Registered No. HSE- 49/ 2015 . 


[ Price : ₹ . 0 - 25 


Paise. 


VERNMENT 


GANA 
. 


RIGHT TO 
INFORMATION 


తెలంగాణరాజ పత్రము 
THE TELANGANA GAZETTE 

PART - || EXTRAORDINARY 
PUBLISHED BY AUTHORITY 


No. 581 


HYDERABAD , FRIDAY, APRIL 29, 2016. 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS, Etc . 


COMMISSIONER OF ENDOWMENTS 
PURCHASE OF LAND SITUATED AT MAISIGANDI THROUGH PRIVATE NEGOTIATION FOR 

SRI MAISAMMA DEVATHA DEVASTHANAM, MAISIGANDI ( VG.) , AMANGAL ( M ) , 
MAHABOOBNAGAR DISTRICT. 

నోటీసు 
( సెక్షన్ 79 దేవాదాయధర్మదాయ శాఖ చట్టం 30 /87 ప్రకారం ) 
నెం . A2/ 11934/ 2015 .- శ్రీ మైసమ్మ దేవత దేవస్థానం, శివాలయరామాలయ దేవాలయాలు, మైసిగండి గ్రామం , 
ఆమనగల్ మండలం, మహాబూబ్ నగర్ జిల్లావారు దేవస్థానం నందు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయములను 
ఏర్పాటు చేయుటకు ఈ క్రింద పేర్కొనిన ప్రైవేటు వ్యక్తులకు చెందిన 4. 00 ఎకరముల పట్టా భూములను మొత్తము రూపాయలు 
1 , 26 , 50 , 000/- @ ఎకరము ఒక్కింటికి రూ . 31, 62, 500 /- లక్షలు చొప్పున దేవస్థానము ద్వార ప్రైవేటు నెగోషియేషన్ 
పద్ధతి పై కొనుగోలు చేయుటకు నిర్ణయించినందున ఇందుకు సంబంధించి ఏవిధమైన అభ్యంతరములు , సూచనలు , సలహాలు 
ఉన్న యెడల ఈ నోటీసుజారి చేసిన తేది నుండి 30రోజులలోపు ఈ కార్యాలయమునకు గాని , శ్రీ మైసమ్మ దేవత దేవస్థానము 
కార్యాలయమునకు గాని తెలియపరచవలసిందిగా కోరుచున్నాము. 


క్ర . సం . 


సర్వే నెం. 


విస్తీర్ణము 


పట్టాదారుల పేర్లు 


పటాను 


1 . 


379 , 380 


ఎ. 4 - 00 గుం . 


మాదారం శ్రీరాములుగౌడ్ 
మాదారం లక్ష్మి నారాయణ గౌడ్ 
మాదారం యాదగిరి గౌడ్ 


(కమీషనరు వారి అనుమతితో ) 


హైదరాబాద్ , 
04 - 04 - 2016. 


( Sd /-.), 
నిఘా అధికారి / 
సంయుక్త కమీషనరు . 


Printed and Published by the Commissioner of Printing, Govt . of Telangana at Govt . Central Press , Chanchalguda, Hyderabad . 
G - 67 . 


